శ్రీ గణేశ శారదాగురుభ్యోనమః 
శ్రీ శుభమస్తు 
శ్రీమాగ్రేనమః 
శ్రీదేవీ నవరాత్రి చతుష్షషి పూజా 
చతుష్పష్ట ఉపచారములు (64) 


హరిః ఓం అయంముహూర్తస్సుముహూర్లో స్తు ॥ 


ఓం దేవీంవాచమ జనయంతదేవాః తాం విశ్వరూపాః 
| = 
పశవో వదంతిసానో మంద్రేషుమూర్ణం దుహానా 
ధెనుర్వాగస్మానుపసుష్పుతైతు | అయంముహూర్త 
స్పుముహూర్తో9_ స్తు మంగళమూర్తయేనమః 
అవిఘ్నమస్తు . 
యశ్శివోనామరూపాభ్యాం । యాదేవీ సర్వమంగళా । 
తయోస్సంస్నరణాన్నిత్యం సర్వతో జయమంగళం ॥ 
అపదామపహరారందాతారం సర్వసంపదాం । 
లోకాభిరామం శ్రీరామం' భూయో భూయో నమామ్యవమ్‌ ॥ 
సుముఖశ్చిక దంతశ్చ కపిలో గజకర్ణికః | 
లంబోదరశ్చ వికటో విఘృరాజోగణాధిపః ॥ 
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రోగజాననః | 
| " వక్రతుండ శ్శూర్చకర్ణో హేరంబస్మందపూర్వజః ॥' 


| షోడశైతాని నామాని యః పరేచ్చుణుయాదపి 
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా 
సంగ్రామ సర్వకార్యేషు విఘృస్తస్య న జాయతే ॥ 


శ్రీదేవీ నవ త్రి చకుష్పష్టి పూజా [1 








ఆచమ్య ఓం కేశావాయ స్వాహా । ఓం నారాయణాయ స్వాహా 

ఓం మాధవాయ స్వాహా |) ఓం గోవిందాయ నమః 

ఓం విష్టవేనమః ఓం మధుసూదనాయనమః 

ఓం (త్రివిక్రమాయనమః:ః ఓం వామనాయ నమః 

ఓం శ్రీధరాయనమః కం హృషీకేశాయనమః 

ఓం పద్మనాభాయనమ;ః ఓం దామోదరాయనముః 

ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయనమః 

ఓం (ప్రద్యుమ్నాయనమః ఓం అనిరుద్దాయనమః 

ఓం పురుషోత్తమాయనమః ఓం అధోక్షజణాయనమః 

| ఓం నారసింహాయనమః ఓం అచ్యుతాయనమః 

ఓం జనారనాయనమః ఓం ఉపేంద్రాయనమః 

ఓం హరయనమః ఓం శ్రీకృష్ణాయనమః 


ఓం పృధివ్యాః । మేరోఃపృష్టబుషిః | కూర్మోదేవతా | సుతలం 
ఛందః | ఆసనేవినియోగః | అనంతాసనాయ నమః । ప్రణవస్య 
పరబ్రహ్మబుషి: | పరమాత్మా దేవతా । దైవీగాయట్రీఛన్దః | 


Qe ప్రాణాయామే వినియోగః ॥ ల్‌ 









ప్రాణాయామ? 
ఓం భూః | ఓం భువః । ఓగ్‌ంసువః | ఓం మహః | ఓం జనః | 
ఓం తపః | ఓగ్‌ం సత్యం । ఓం తల్ఫేవితుర్వరీణ్యం భర్లో 
ద్రేవస్యధీమహి | ధియోయోన్‌ః ప్రచోదయాత్‌ ॥ 
ఓమాపోజ్యోత్తీరస్తోమృతం (బ్రహ్మభూర్చువస్సువరోమ్‌ ॥ 
(ఇతి త్రివారం (మూడుసార్లు) ప్రాజానాయమ్య 1) 


శ్రీదేవీ నవరాత్రి చకుష్పష్టి పూజా 





శుభాభ్యుదయార్ధంచ । శుభేశోభనే మంగళేముహూర్తే అత్ర 
పృధివ్యాం, జంబూద్వీపే, భరతవర్నే భరతఖండే, మెరోర్టక్షిణదిగ్బాగే 
శ్రీశైలస్యవాయవ్య ప్రదేశే, శ్రీకృష్ణా గోదావర్యోః మధ్యదేశే శ్రీమహాలక్ష్మీ 
నివాసగృహే, సమస్తదేవతా బ్రాహ్మణ హరిహరసన్నిధౌ, బ్రహ్మణః 
ద్వితీయ పరార్టే శ్రీ శ్వేశవరాహకల్చే, వైవస్వత మన్వంతరే, కలియుగే, 
ప్రథమపాదే, అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన............. 
నామసంవత్సరే దక్షిణాయనే/ ఉత్తరాయణే, .......... బుతౌ,........ 


మేపు పరే తిథా....... వాసరే శుభనక్షత్రే శుభయోగే, 


శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ ॥ శ్రీమాన్‌ 
సా Huis నామధేయః ధర్మపత్నీ సమేతోజ హం 


ణబంకల్సం 
అస్నాకం సహకుటుంబానాం క్షేమ స్టెర్య విజయ అభయ, 
ఆయుః ఆరోగ్య, ఐశ్వర్య, అభివుద్ది, ధర్మ, అర్ధ, కామ, మోక్ష 
చతుర్విధఫల పురుషార్ట సిద్ధ్యర్ధం కీర్తి, లాభాది, సర్వాభీష్ట సిద్ధ్యర్థం 
శ్రీ మహాకాళీ | మహాలక్ష్మీ! మహాసరస్వతీ । బాలాత్రిపుర సుందరీ 
రాజరాజేశ్వరీ । శ్రీలలితా పరమేశ్వరీ (ప్రీత్యర్థం శ్రీదేవి అనుగ్రహ 
సిద్ధ్యర్థం శ్రీదేవీ పూజాం, కల్పోక్తరీత్యా శాంకర చతుష్షమ్హ్యుపచారైః , 
యథాశక్తి (పారాయణం) పూజాం కరిష్యే॥ [ప్రతిరోజు పారాయణము 
"శేయుట కొరకు మరియు పూజ చేయుటకు, సంకల్పమును 
సందర్భమును బట్టి చేసుకొనవచ్చును] 
ఆరంభిత నిఖిల ప్రయోజనేషు నిర్విఘ్నతాసిద్దయ కలశపూజాం 
శంఖపూజాం శ్రీ, మన్నమహా గణపతి పూజాంచ కరిషే!। శుచౌదేశే 
అద్భిః సంప్రోక్ష్య 
భూపూజ :- గంథపుష్పాక్షతాన్నిక్షిప్య 
ప్రార్థన 
శ్లో॥ సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే | 
- విష్ణుపత్ని నమసుభ్యం పాదస్పర్శం క్షమస్వమే ॥ 









+ శ్రీదేవీ నవరాత్రి చతుష్నప్లి పూజా 


mf 
క 


i 
| 


కలశపూజ 
కలశేఉదకం పూరయిత్వా | కలశంగంధ పుష్పాక్షతైరభ్యర్భ్య | 
కలశోపరిహస్తం నిధాయ ॥ 
| 
మం॥ ఆకలశేఘధావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్టైర్యజ్జేషు వర్ధతే Il 
శో కలశస్యముఖే విష్ణుః కంఠే రుద్రస్సమా(శ్రితః 
మూలే తత్రస్థితో బ్రహ్మామధ్యే మాతృగణాస్స్టృతాః ॥ 


కుకౌతుసాగరాస్సరే, సప్తద్వీపావసుంధరా । 
బుగ్వేదో౬. థయజుర్వేద స్స్పామవేదోహ్యథర్వణ: | 


అంగైశ్చ సహితాః సర్వెకల శాంబుసమా[్రితాః ॥ 













| 
మం॥  ఆవోవా ఇదగ్‌ం సర్వం విశ్వాభూతాన్యాపః 


1 ప్రాణావా ఆపః పశవ ఆపో. న్నమాపో£ మృత 
= | ig zt 
మాపః, సమాడాబో విరాడాపస్ప్వరాదా 


పశ్ళందాగ్‌ం సిచఆపో జ్వోత్తీగ్‌ం ష్యాపోయజూ . 
గ్‌ం ష్యాపస్సృత్యమాపః సర్వాదేవతా ఆపో భూర్భువస్సువరాప 
ఓమ్‌! షు 


' చే గంగేచ యమునే కృష్ణే । గోదావరి సరస్వతి 
నర్మదే సింధు కావేరి | జలేస్మిన్‌ సన్నిధిం కురు ॥ 


_ కావేరి తుంగభద్రాచ, కృష్ణవేణీచ గౌతమీ । 
| భాగీరథీ చవిఖ్యాతాః | పంచగంగాః ప్రకీర్తితాః ॥ 
|, ఆయాంతుదేవపూజార్థం (మమ) దురితక్షయకారకాః కలశోదకేన 


పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య, దేవమాత్మానంచ సంప్రోక్ష్య ॥ 


శతంఖప్తుాబ 
అథ శంఖపూజాం కరిష్యే | శంఖం ప్రక్షాళ్య | కలశోదకేన శంఖం 
పూరయిత్వా । శంఖంగంధ పుష్పాక్షతైరభ్యర్చ్య ॥ శంఖమూలే (బ్రవ్మాణ 
మావాహయామి | శంఖమధ్యే విష్ణమావాహయామి శంఖాగ్రే 
శంకరమావాహయామి । శంఖే హస్తం ప్రసార్య ॥ 
శ్లో శంఖం చంద్రార్క దైవత్యం, కుక్షౌవరుణ సంస్థితం । 
పృష్టే (ప్రజాపతిర్విద్యాదగే గంగా సరస్వతీ ॥ 

పృధివ్యాంయాని తీర్గాని, వాసుదేవస్య ఆజ్ఞయా । 

శంఖేతిష్టంతి సర్వాణి, తన్నాచ్చంఖం ప్రపూజయేత్‌ | 

త్వం పురాసాగరోత్పన్నో విష్ణునావిధృతః కరే । 

పూజితస్సర్వదేవైస్తు పాంచజ్య ! నమోస్తుతే ॥ 

గర్భాదైత్యాది భూతానాం విశీర్యంతే సహస్రశః | 

తవనాదేన పాతాళే పాంచజన్య నమోస్తుతే ॥ 

దర్శనేనాపి శంఖస్య స్పర్శనేనతు సర్వతః । 

విలయం యాంతి పొవాని హిమవద్భాస్మరోదయే 1 

స్తుత్వాశంఖం కరేధృత్వామంైరేభిస్తు వైష్ణవైః ॥ wt 

చక్ర, ధేను, శంఖముద్రాం ప్రదర్శ్య | x 
మూలేనద్వాదశవారమభిమంత్య ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం 
ఓం ఓం ఓం ఓం ఓం ॥ 

| | | 
మం॥ పాంచజన్యాయ విద్మహే, పావమానాయ ధీమహీ | ఆ 
Il 

తన్నః శంఖః (ప్రచోదయాత్‌ ॥ 

అంకుశముద్రయా, శంఖంగ్భహీత్వా | శంఖం జలేనదేవోపకరణ పూజా 
' ద్రవ్యాణి సంప్రోక్ష్య | దేవమాత్మానంచ సంప్రోక్ష్య | శేషముత్సృజ్య ! 


పునః శంఖం వూరయిత్యా ॥ 





_ శ్రీదేవీ నవరాత్రి చతుష్పష్టి పూజా 


ఘుంటాపూజ 
పంచోపచారైః ఘంటాపూజాం కుర్యాత 1 అం, పృథివీ తత్తాత్ననే 
గంధం వరికల్పయామి । వాం, ఆకాశతత్త్వాత్మనే వుష్పం 
పరికల్పయామి | యం, వాయుతత్త్వాత్మనే ధూపం పరికల్పయామి । 
రం, వహ్ని తత్త్వాత్ననే దీపం పరికల్పయామి | వం, అమృత తత్తాత్మనే 
అమృత నైవేద్యం పరికల్చయామి। సం, సర్మాత్మనే సక తనార క పూజాం 
పరికల్పయామి ॥ 
శ్లో ఆగమార్ధంతుదేవానాం | గమనార్జంతురక్షనాం 
కురుఘంటారవం, తత్ర దేవతాహ్వాన లాంఛనం ॥ 
అపసర్పంతుయే భూతాః యే భూతాభువి సంస్థితాః | 
యేభూతా విఘ్నకర్తారః తేనశ్యంతు శివాజ్ఞాయా ॥ 
అపక్రామంతు భూతాద్యాః పిశాచాయక్షరక్షసాః | 
ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ॥ 












* ఘంటానాదం కృత్వా | దేవాః ఆయాంతు | 
యాతుధానాః అపాయాంతు విష్ణోదేవయజనం రక్షస్వ ॥ 


పృథ్వి ! త్వం, యాధృతాలోకాః । దేవి ! త్వం విష్ణునాధృతా | 
IE త్వంచధారయమాం దేవి | పవిత్రం కురుచాసనమ్‌ ॥ 


అథమహాగణపతి పూజ 





మహాగణాధిపతయేనమః । స్టిరోభవ | వరదోభవ । 
ముఖోభవ | సుప్రసన్నోభవ । స్టిరాసనం కురుకురు 


Er Gn 


శ్లో స్వామిన్‌ సర్వజగన్నాధ | యావత్పూజావసానకమ్‌ । 
, తావత్త్వం (పీతిభావేన । బింబేస్నిన్‌ సస్పిధింకురు ॥ 
| అభీప్సితార్ద సిద్ధ్యర్థం పూజితోయస్సురైరపి 
సర్వవిఘ్నచ్చిదేత సై గణాధిపతయేనమః ॥ అ 





అ శ్రీదేబీ కరక 'చతుష్షప్టి పూజూ 


కీ, 


మం! ఓం గణానాంత్వా గణపతిగ్‌ం హవామహే 
కవింకవీనాము ప్రమద్రవస్తమం 
జ్వేష్ట రాజం బ్రహ్మణాం (బ్రహ్మణస్పత | 
ఆనశ్చృణ్వన్నూతిభిన్నీదసాదనమ్‌ 1 


ఆస్మిన్‌ బింబే ఓం భూర్భువస్సువః గణపతి మావాహయామి ॥ శ్రీ 
మహాగణాధిపతయేనమః | ధ్యాయామి | ఆవాహయామి । సువర్ణరత్న 
ఖచిత సింహాసనం సమర్పయామి | పాదయోఃపాద్యం సమర్పయామి; 
హస్తయోః అర్థ్యం సమర్పయామి | ముఖే ఆచమనీయం సమర్పయామి! 
మధుపర్మ నివేదనం సమర్పయామి । మలాపకర్షణ స్నానం 
సమర్పయామి । క్షీరేణ స్నపయామి ॥ దధ్నాస్నపయామి | ఆజ్యేన 
స్నపయామి ॥ మధునాస్నపయామి | శర్మరయాస్నపయామ్‌ ॥ 
ఫలోదకేన స్నపయామి । శుద్లోదకేనస్నపయామి । స్నానానంతర 
మాచమనీయం సమర్పయామి 


మం a సువస్టనాన్యర్షాభిరేనో స్సుధుఘా పూజమానః । 
అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యశ్వానధినోదేవసోమ || 


వస్త్రయుగ్మం సమర్పయామి (ఆచమనీయం సమర్పయామి) 


మం॥ ape పరమం మతం ప్రజాపతే ర్యకృహజం ప్పరస్తాక్‌ 


ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజు: 


యజ్ఞోపవీతం సమర్పయామి || ఆచమనీయం 


శ్రీదేవీ నవరాత్రి చతుష్షష్టి పూజా 





టాం బు క్‌ 





| areas “a వ 


| | 
మం॥ గంధద్వారాం ధురాధ్రర్నాం నిత్య పుష్టాంకరీషిశీమ్‌ 
| | 
ఈశ్వరీగ్‌ం సర్వభూత్తానాం తామిహోపహ్వయే[శ్రియమ్‌ ॥ 
॥ శ్రీ గంధం సమర్పయామి ॥ 


| | | 
మం॥ ఆయనేతే పరాయణే దూర్వారోహన్తు పుష్పిణీః | 
[| | 
(హ్రదాశ్చపుణ్ణరీకాణి సముద్రస్య గృహాఇమే || 
॥గంధస్యోపరి అలంకరణార్ధం అక్షతాన్‌ సమర్పయామి ॥ 


ఇ fi / 
మం॥ అహిరివభోగైః పర్యేతిబాహుం జ్యాయాహేతిం 
. | క న్‌ 1 
| పరిబాధమానః | హస్తఘ్నో విశ్వావయునాని 
| 
విద్వాన్‌ పుమాన్పుమాగ్‌ం సంపరిపాతు విశ్వతః 








హరిద్రా (పసుపు) చూర్ణం సమర్పయామి ॥ 


మం॥ యాగం గూర్యాసినీవాలీ యారాకాయా సరస్వతీ 
ఇంద్రాణీ మహ్వఊూతయే వరుణానీంస్వస్తయే 
సుమంగలీరియం వధూరిమాగ్‌ం సమేతపశ్యత 
సాభాగ్యమ సై ధత్వాయాధాస్తం విపరేతన || 

క్‌ క్త ॥కుంకుమవిలేవనం సమర్పయామి ॥ 
ఇమాని సుగంధ పరిమళ పటవాసక ద్రవ్యాణి సమర్పయామి 






(0 సుముఖాయనమః ఓం ఏకదన్తాయనమః ఓం కపిలాయనమః 
ఓం గజకర్ణకాయనమః। ఓం లంబోదరాయనమ: ఓం 
వికటాయనమః ఓం విఘృరాజాయనమః ఓం గణాధిపాయనమ;। 
ఓం ధూమకేతవేనమః ఓం గణాధ్యక్షాయనమః ఓం ఫాలచంద్రా 
యనమః ఓం గజాననాయనమః ఓం వక్రతుండాయనమ: ఓం శూర్చ 
కర్షాయనమః ఓం హేరంబాయనమః ఓం స్కంద పూర్వజాయనమః 
(ఓం కుమార గురవేనమః ఓం గౌరీపుత్రాయనమః ఓం గణానాధాయ 
నమః) ॥ నానావిధ పరిమళ పుష్పాక్షత షోడశనామ పూజాం 
సమర్పయామి ॥ 


శ్లో; వనస్పత్యుదృవైర్దివ్యైర్నానాగంధై స్సుసంయుతః ॥ 
ఆ(ఘయస్సర్వ దేవానాం ధూపోయం ప్రతి గృహ్యతాం ॥ 
|| ధూపమా[(ఘాపయామి ॥ 


శ్లో నాజ్యంత్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం । 
గృహాణ మంగళం దీపం త్రైలోక్యతి మిరాపహ ॥ 

భక్త్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే | 

త్రాహిమాం నరకాధ్లోరాద్దివ్యజ్యోతిర్నమోస్తుతే ॥ 

॥ దీపం దర్శయామి ధూవదీపానంతరం ఆచమనీయం 

సమర్పయామి ॥ 


మం|| ఓం భూర్భువస్సువః తళ్పన్తితుర్యరేజ్యం 
భర్లోదేవస్యధీ మహి ధియ్లోయోన: ప్రచోదయాత్‌ ॥ | » 


(ఉదయం) సత్యంత్వరేన పరిషించామి I 
(సాయంత్రం) బుతంత్వా సోన పరిషించామి || 





అమృతమస్తు అ మృతోపస్తరణమసి స్వాహా 





ఓం (ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా | 
ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా I 
|| 
ఓం సమానాయ స్వాహా । 
॥యధాభాగం గుడోపహార రంభాఫలనైవేద్యం సమర్పయామి) । 
|| మధ్వ మధ్యే పానీయం సమర్పయామ్‌ I 
II 
మం॥ అమృతాపిథానమసి ॥ ఉత్తరాపోశనం సమర్పయామి ॥ 
శ్లో; ఇదం ఫలం మయాదేవస్తాపితం పురతస్తవ | 
॥ తేనమే సఫలావాప్ర్తిర్భవేజ్ఞన్నని జన్మని || 
శ్లో॥ ఫలేన ఫలితం సర్వం త్రైలోక్యం సచరాచరం । 


తన్నాత్చలప్రదానేన సఫలాశ్చమనోరథాః I 
It కాలోద్భవ ఫలం సమర్పయామి ॥ 


శ్లో! _పూగీఫలైన్స కర్చూరైర్నాగవల్లీ దళైర్యుతం 
ముక్తాచూర్ద సమాయుక్తం । తాంబూలం (ప్రతిగృహ్యతాం ॥ 
1 తాంబూలం సమర్పయామి ॥ 








శ్లో; హిరణ్యగర్భ గర్భస్థం | హేమబీజం విభావసోః | 
అనంతపుణ్యఫలదం అతఃశ్శాంతింప్రయచ్చమే ॥ 
[| సువర్ణ పుష్పదక్షిణాం సమర్పయామి | 


॥ కర్పూరనీరాజనం ఆచమనీయం సమర్పయామి | 


శ్రీదేబీ నవరాత్రి చతుష్పల్లి పూజా 


| 





| 11 
మం॥ ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే | 


| [| | 
నమోవయంవై శ్రవణాయకుర్మహే 
| [| 
సమే కాదా కామా ముస్నాల 
కామేశ్వరోనై శ్రవణో దదాతు | కుబేరాయ 


వైశ్రవణాయ మహార్తాజాయ్లనమ: 


| | 
తత్పరుషాయ విద్మహేవక్రతుండాయ ధీమహి తన్నోదంతిః 
[| 

ప్రచోదయాత్‌ ॥ 
1 మంత్రపుష్పం సమర్పయామి 1 

సుముఖశ్రైక దన్తశ్చ కపిలో గజకర్ణకః । 

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ॥ 

థూమకేతుర్గణాధ్యక్షః అసల గజాననః | 

వక్రతుణ్ణ శ్మూర్చకర్గో హే హరమృస్మందపూర్వజః I 


. షోడశైతాని నామానియః పరేచ్చణుయాదపి | 


విద్యారంభే వివాహేచ ప్రవేశేనిర్లమే తథా ॥ 


సంగ్రామేసర్వకార్యేషు విఘ్న స్తస్యనజాయతే । శ 
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ 
అవిఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ॥ 

॥ ప్రార్దనాం సమర్పయామి [| 





ibe 


అగ్నుయ :- 





నైబుతొ;- 





అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా 
భగవాన్‌ సర్వాత్మకః శ్రీ మహాగడాధిపతిస్సు ప్రీతస్సు 
ప్రసన్నోవరదోభవతు 11 

ఉత్తరేశుభకర్మణ్య విఘ్నమస్తు 

శ్రీ మహా గణపతి ప్రసాదం శిరసాగ్భప్టోమి ॥ 


అథ ఆక్షతాదిభిః పీఠపూజాం కుర్యాత్‌ 


చతురశ్రస్యపూర్వదిగ్భాగే 
ఓడ్యాణపీఠరం పూజయామి 
ఓద్యాచేశ్వరోపనాథం పూజయామి 
ఓడ్యాణాంబా శ్రీపాదుకాంపూజయామి 


మాతృకాపీఠం పు పూజయామి 
మాతృకేశ్వరోపనాథం ష పూజయామి 
మాత్ళకాంబా శ్రీపాదుకాం పూజయామి 


జాలంధర పీఠం పూజయామి 
జాలంధరేశ్వరోపనాధం పూజయామి 
జాలంధరాంబా శ్రీపాదుకాం పూజయామి 


కొల్లాపురి పీఠం పూజయామి జా 


కొల్లాపురిశ్వరోపనాధం పూజయామి 
కాల్లాపుర్యంబా శ్రీ పాదుకాం పూజయామి ॥ 
జ్యా 1 


వాయవ్వే. -- 


| ఆగ్నేయ 


మ దర ఫం కై 


re 


శమయుతో : 
స 
| వాయవ్వే 





చౌహళపేఠం పూజయామి 
చౌహళేశ్న్వరోపనాథం పూజయామి 
చౌహళాంబా శ్రీపాదుకాం పూజయామ్‌ ॥ 


కైలాసగి పీఠం పూజయామి 
కైలాసగిరీశ్వరోపనాథం పూజయామి 
కైలాసగిర్యంబా శ్రీపాదుకాంపూజయామి ॥ 


కామరూసపీఠం పూజయామి 
కామరూపేశ్చ్వరోపనాథం పూజయామి 
కామరూపాంబా శ్రీపాదుకాం పూజయామ్‌ ॥ 


చతురశ్రస్య చతుష్యోణేపు 


వ్‌ జా అగ్నిముఖ కేళాళం Ee T 

శా (పేతవాహన భేతాళం పూజయామి ॥ 

(ఆ జ్యాలాముఖ భేతాళం పూజాయామి ॥ 

7 ధూ[మ్రాక్ష భేతాళం పూజయామి ॥ 

అథాష్టదళేషు పూర్వాది 

: (బ్రాహ్మంపూజయామి 

మాహేశ్వరీం పాజయామ్‌ 

_ కౌమారీం పూజయామి క్‌ 
వైప్తవీం పూజయామి 

వారాహేం పూజయామ్‌ 

. ఇంద్రాబీం పూజయామి 

చాముండాం పూజయామి 

. చండికాం పూజయామి 


న శ శ శ 3 





శ్రీబేవీ నవరాత్రి చతుష్పప్టి పూజా 











తేప్వేవదళేషు - ఆష్టబైరవాన్‌ పూజయేత్‌ 













1. అసితాంగభైరవం పూజయామి 5, ఉన్మత్త భైరవం పూజయామి 
_ 2. రురుఖైరవం పూజయామి 6. కావాల భైరవం పూజయామి 
3. చండభైరవం పూజయామి 7. భీషణభైరవం పూజయామి 
4. కోధభైరవం పూజయామి ర. సంహార భైరవం పూజయామి 
లేప్వేపదళేష్పష్ట లోకపాలకాన్‌ పూజయేత్‌ 
[iE ఇం(ద్రం పూజయామి 5. వరుణం పూజయామి 
౬ 2 అగ్నిం పూజయామి 6. వాయుం పూజయామి 
| 3. యమం పూజయామి = 7. కుబేరం పూజయామి 


4. నిర్చతిం పూజయామి ర్‌. ఈశానం పూజయామి 


1 Fag _ తేష్యేవదళేషు గుర్వాదీన్‌ పూజయేత్‌ 


1, గురుం పూజయామి 5. గణేశం పూజయామి 

2, పరమగురుం పూజయామి 6. హరిం పూజయామి 

3. పరమేష్టి గురుం పూజయామి 7. శివం పూజయామి 

4, పరాత్పర గురుం పూజయామి క, బ్రహ్మాణం పూజయామి 
త్రికోణాద్చహిః - ప్రధానతః పృష్టతః క్రమేణ 1 

"1 గౌరీ సహిత శివం పూజయామి 


లక్ష్మీసహిత విష్ణుం పూజయామి 
సరస్వతీ సహిత బ్రహ్మాణం పూజయామి 


శ్రీదేవీ నవరాత్రి చతుష్షప్లి 


త్రికోణాద్చహిః 
దక్షిణభాగే - కాలం పూజయామి 
దక్షిణేతత్పురత; - ధర్మం పూజయామి 
(తికోణాద్బహిః వామభాగే = మృత్యుం పూజయామి 
తత్పురతః - మహిషం పూజయామి 
అథ(త్రికోణమధ్యే దక్తీణతః 
1. అధిదేవతాం మహోకాళీం పూజయామి 
వామభాగే : (ప్రత్యధి దేవతాం మహాలక్త్మీం పూజయామ్‌ 
అనయోర్నధ్యే :- మహా సరస్వతీం నని రాజ 
|. రాజేశ్వరీం జగదంబికాం 
=|: శ్రీలలితాంబికాం త్రిపురసుందరీం పూజయామి 
ఇతిపీఠరపూజా 





అథదేపీపూజా - హస్తేకుసుమాక్షతాన్‌ గృహీత్వా 
శేీమాతేనమః ప్త ఖో 
శీ మహాకాళీ ధ్వానం స్ట Ni 
శ్లో ' దశవక్రా దశభుజా దశపాదాంజనప్రభా | 
విశాలయా రాజమాన (త్రింశ ల్లోచన మలయా ॥ 
క ha 
శ స్ఫుర ద్దశన దంప్షాసా భీమరూపాహి భూమిప । 
రూప సౌభాగ్య కాంతీనాం సాప్రతిష్టా మహాశ్రయా ॥ ౫ 
ఖడ్గం బాణం గదాం శూలం శంఖం చక్రం భుశుండికం | 
న్‌ పరిఘం కార్ముకం శీర్షం నిశ్వోత ద్రుధిరందధా ॥ 
ఏషాసా వైష్టవీమాయా మహాకాళీ దురత్యయా | 
mm వశీకుర్యా త్పూజా కర్తుశ్చరాచరం ॥ 
శ్రీ మహాకా శ్ర్రసమః, ధ్యానం ప (1) 





per నవరాత్రి చతుష్పష్టి పూజా 





శ్రీ మహాలక్షీ ధ్యానం 
శ్లో సర్వదేవ శరీరేభ్యో యావిర్భూతా౭_ మిత ప్రభా | 
త్రిగుణాసా మహాలక్ష్మి స్సాక్షాన్మహిష మర్టినీ | 


1 క 
శ 


' శ్వేతాననా నీలభుజా సుశ్వేత స్తనమండలా । 
రక్తమధ్యా రక్తపాదా రక్తజం ఘోరురున్నత్రా ॥ 
సుచిత్రజఘనా చిత్ర మాల్యాంబర విభూషణా | 
చిత్రానులేపనాకాంతి రూప సౌభాగ్యశాలినీ || 
అష్టాదశభుజా పూజ్యా సా సహస్ర భుజాసతీ । 
ఆయుధాన్యత్ర వక్ష్యంతే దక్షిణాథః కరక్రమాత్‌ ॥ 


















(| 
|| అక్షమాలాచ కమలం బాణో౭_ సి? కులిశంగదా | 
౧|-” "చక్రం త్రిశూలం పరశు శృంఖో ఘంటాచపాశకః ॥ 


శక్తిర్దందశ్చర్మచాపః పానపాత్రం కమండలుః | 
/ Was అలంకృత భుజామేభి రాయుథైః కమలాసనాం ॥ 


ri 








“. 

సర్వ దేవమయీమీశాం మహాలక్ష్మీ మిమాంన్భప । 
పూజయేత్సర్వలోకానాం స స దేవానాం ప్రభుర్భవేత్‌ I 
మహాలక్ష్మీ ధ్యానం సమర్పయామి. (2) 


శ్రీ మహాసరస్వత ధ్యానం 


గౌరీ దేహాత్సముద్భూతా యా స సత్త్వైక గుణాశయా | 
సాక్షాత్సరస్వతీ (ప్రోకా శుంభాసుర నిబర్హిణీ 
(దధౌచాష్ట భుజాబాణ ముసలే శూల చక్రభృత్‌ 
శంఖం ఘంటాం లాంగలం చ కార్ముకం వసుధాధిప । 
ఏషా  సంపూజితా భక్తా సర్వజ్ఞత్వం ప్రయచ్చతి ॥ 
“సర సత కరా నా గోమర్చయామి. 


ఆ 









(ధ్యానవిధిః) మూలమంత్ర 


ముక్కా _. స్వహృదయస్థితాం చిచ్చెతన్య 
స్వరూపాం దేవీం పుష్బాంజలా వాగతాం విభావ్య యంత్రోపరి 
సంయోజయేత్‌) (ఇతిధ్యానం) 

శ్రీ మహకాళీ మహాలక్ష్మీ మవోసరస్వతీ బాలా 
రాజరాజేశ్వరీ దేవతాభ్యోనమః ధ్యానం సమర్పయామి 


(త్రిపురసుందరి 


శ్లో వందేహం కుందసూనాభా మిందీవరదళక్షణాం | 
వందారుజనమందార వల్లీం వాగధి దేవతాం ॥ 


ఉషసి మాగధ మంగళగాయనైర్హడితి జాగ్భపొ 


జాగ్భహి జాగ్భహి | అతికృపా్ర కటాక్ష .- 
నిరీక్షణైక్టగదిదం జగదంబ సుఖీకురు ॥ (3) 


దివ్వమందిరం 


భగవతి తవ సన్నివాస హేతోర్మణి మయమందిరమేత దర్పయ్హామి॥ | 


శ్రీమహాకాలీ......భ్యోనమః | దివ్యమందిరం సమర్పయామి | ns 





కనకమయవితరి శోభమానం దిశిదిశిపూర్ణ సువర్ణ 
కుంభయుక్తం మణిమయ” మంటపమథ్య మేహి 
మాతర్మయి కృపయాశు సమర్చనం గృహీతుమ్‌ 


శ్లో 


శ్రీమహకాళీ.....భ్యోనమః రత్నమంటపం సమర్పయామి ॥(5) 
' ఆందోళికాం 


శ్రో॥ తపనీయమయిీ, సుతూలికా కపువీయా మృదులోత్తరచ్చదా ] 
నవరత్న విభూషితామేయా శిబికేయం జగదంబిలేర్పితా I 


| 


ఖ్‌ 


యె 


Fi 
జ a 
Fn Pal i 


3 


Met 
at af 


శ్లో కనక కలశ శోభమాన శీర్షం జలధరచుంబి సముల్లసత్సతాకం! 


శ్రీమహకాళీ ,...బ్యోనమః ఆందోళికాం సమర్పయామి (6) 


షం సహస్రశీర్నా... దశాంగులం, ఓం హిరణ్యవర్గాం...మమావహా ॥ 


శ్లో; శంఖచక్ర గదాహస్తే సువర్గాఖే సుశోభనే 
మమదేవి వరంతదేహి సర్వసిద్ది ప్రదాయిని 















డ్‌... శ్లో; నానావర (పదాందేవీం సమారాధన సువ్రతాం 
న పీతాంబర ధరాందేవీం సర్వక్షోభ వివర్ణితాం 
ఆవాహయామి 


రత్నసింహాసనం 


శ్లో! "'కనకమయ వితర్ణి స్టాపితే తూలికాధ్యే 
వివిధ కుసుమ క్రీర్ణేకోటి బాలార్మ వర్డే 
భగవతి రమణీయే రత్నసింహాసనేల. స్మి 
న్నుపవిశ పదయుగ్యం హేమపీఠేనాదాయ ॥ 


lL: ఓం పురుషఏవేదగ్‌౦ ... తిరోహతి, ఓం తాంమావహా.,.... 
| పురుషానహం వ 
| శ్రీమహకాళీ....భ్యోనమః రత్నసింహాసనం సమర్పయామి (8) 


చ్‌ 
చుతాగుం వును 


మణమౌక్తిక నిర్మితం మహాంతం 
కనకస్తంభ చతుష్టయేన యుక్తం 
.కమనీయతమం భవాని తుభ్యం 
ee మహం సమర్పయామి =. 
క్రీమహాకాళీ .....నమః వితానం సమర్పయామి _ (9)' 





ఖై 





eh LY “Aa ET 
er fa. : గ్య 
౧... పాద్యం ర 
in ట్‌ 
fm a 





foi జగదంబాం నము హం ॥ 
కన్యామింద్రాది పూజ్యాంతాం ల వ్యవ 


+ పో... 9 
దూర్వయా సరసి జాన్విత విష్ణుక్రాంతయాచ | 





| - గస” (గ 
సహితం కుసుమాద్యం | పద్మయుగ్మసదృ్భశే . వీ. శ 
పదయుగ్మే పాద్యమేత దురరీకురుమాతః ॥ | Wat: 
ఓం ఎతావానస్య... .స్యామృతందివి తంగ ంచసూర్వాం...... | 
దేవీజుషతాం శ్రీమహకాలీ...నమః పాద్యం సమర్పయామి 10 

న 
అర్ధ్యం 

జగద్వంద్యాం మహాలక్ష్మీం ప్రకృతిం' ఏిస్పువల్లహ్లీం lig 
రత్నసింహాసనస్థాంచ వందితాం పరమేశ్వరం 0౫ కం et త 
గంధపుష్పయవ సర్త న్నేపదూర్వా సంయ్యుత్రం టే A 


తిలకుశాక్షతమిశ్రం | హేమపాత్ర నిహితం 
సహరతై రర్భ్యమేతదురరీ కురుమాతః ॥ యి Ys 
ఓం (త్రిపొదూర్చ్వ..,నశనే అభి, ఓం న. 7 = శ్రియం 
ee .నమః అర ర్హం సష్టర్పళ్ళూన్లి] పల 





ఆచమనం 
విద్యాధరాం మహాదేవీం పద్మాక్షీం లోకమాతరం । 
సర్వైశ్వర్య ప్రదాందేవీం మాచమ్యాది ప్రపూజయేత్‌ | 
జలజద్యుతినా కరేణజాత్తీ ఫలతక్కోలలవంగ గేరధయుక్తై | eo 
అమలైరమృతైరివాతిశీతైర్భగవత్యాచమనం వి! విధయతాం,, సోకు 
ఓం తస్మాద్విరాడజా,,, మధోపురః, ఓం చంద్రాం ప్రభాసాం | hes 


॥ (స కై ణే 
ఖీ 


ఆచమనం సమర్పయామి 12 Es 


ర్వాంవృణే శ్రీమహాకాళీ .. నమ; 


యథభుపర్కం 
శ్‌ పంచామృతాదం తరేవమంతై ర్వెదోక్త కైరపి | 
మధ్యే మధ్యే పూజయామి మధుపర్మ పుర్గస్సరం ॥ 
'శ్లోగ) నిహితం కనకస్యసంపుటే పిహితం రత్న పిధానకేనయత్‌ । 


తదిదం జగదంబతేర్పతం మధుపర్మం జనని ప్రగృహ్యతాం ॥ 
శ్రీమహాకాళి....నమః మధుపర్కం సమర్పయామి 13 






















4 అభ్యంగనం 


శ ౫వతచ్చంపక వై తైలమంబ వివిధైః పుష్పైర్ముహుర్వాసితం | న్యస్తం 

ఫ్‌ రత్నమయే స్సువర్ణచషకే భృంగైర్రమద్భిర్హుతం । 

S|). సానంద ంసురసుందరీభిరఖితో హస్తెర్భతంతేమయా । 
న్‌ కేశేషుభ్రమర ప్రభేషుసకలేష్యంగేషుచా లిప్యతే [| 

ies శ్రీమహాకాళి.. ..నమకః అభ్యంగనం సమర్పయామి 1 14 


తా 





4 


ER: ఉద్వర్తనం (నలుగుపిండి లేపనము) 


మాతఃకుంకుమ పంక నిర్మితమిదం దేహేతవోద్వర్తనం | 
భక్తా్యహం కలయామి 'హేమరజసాసంమిశ్రితైఃకేసరైః | 
కేశానామలకైర్వీశో ధ్యవిమలైః కస్తూరికాద్యన్న్వితైః । 

జ స్నానంతే నవరత్నకుంభనిహితైస్పం వాస్తితోష్టోదకైః 1 
థం నా న నమః ఉద్వర్తనం సమర్పయామి. 15 





కేటి... “పంచామృతస్నానం 


ద పకకన! కనా శర్మరయా సమన్న్వితైః | 
వయా నై తవాంగమాదరాత్‌ జననిత్వాం పునరుష్టవారిఖిః ॥ 


చూ 


వందాంమృతముకో అభిషేకము చేయవలెను పొలు, పెరుగు మము. 


"తేనే శక్కరి, -ఆప్యాయస్ప... సంగఖ | దధి-దధిక్రావుణ్డో... తారిష 
మ్‌ ఘృతం-శుక్రమసి..... రశ్మిభిః । మధు-మధువాతా.... 


స్వాదూదకం-స్వాదుః ;ివవస్వ,..... అదాభ్యః | ప ప 
శ్రీమహాకాళీ..... నమః పంచామృతస్నానము ee as je | 


pros 


శుద్దోదక స్నానం 


నదీనాంచైవ సర్వానాం మయానీతం జలంశుభం 
అనేన స్నాపయామ్యంబాం మంథ్రైర్వారుణ సంభవైః ॥ 


వలోశీరసువాసికైస్పకుసుమైర్లంగాది తీర్షోదకైః | | 


. మాణిక్యామల మౌక్తికాదికయుతై స్వచ్చెస్సువర్ణోదకైః 
మంత్రాన్‌ వైదిక తాంత్రికాన్సర పరన్‌ సాన్రరగమత్యాదరాత్‌. ష్ష్‌ (| 


౧ em స్నానంతే మా? జనని ! స్నానంత్వమంగీకురు 11 Il: 


ఓం యత్పురుషేణ.... శరద్ధవిః । ఓం ఆదిత్యవర్డే.... లస్టకు Me 
శ్రీమహాకాళీ..2.నమః శుద్దోదకస్నానం సమర్పయామి క్ష ర 
నమకము చమకము శ్రీసూక్తము దుర్గాసూక్తములు పర్తంద్లనచ్చును.. స | | 


వ 


శ్‌ జా న్నా 1 

నా she par “| గజ l=. 
Pay. అటో 
HT 


Le 


స్తే భ్‌ జ జే క i వ = | వై 
క్‌ క జ్‌ శ వలం i 
జా 1 జ్‌ 


"= 


శ్‌: జగద్వంద్యాం షం (ప్రకృతిం విష్ణువల్లభాం 1. | 


జను 


శో 


a నానావిధైశ్ళుభై ర్వస్తైః పూజయామీశ వల్లభ్లాం ॥ 


బాలార్భద్యుతి దాడిమోయకుసుమ ప్రస్పర్థి సర్వోత్తమరి 1, 
మాతస్త్యం పరిధేహి దివ్యవసనం భక్త్యామయా కల్పితం | 
ముక్తాభిర్ధధితం సకంచుకమిదం స్వీకృత్యపీత ప్రభం! _ (| 


_ తప్తస్వర్ణసమానవర్ణమతులం (ప్రావర్జ్య మంగీకురు ॥ 





ఓం సప్తాస్యాసన్‌....పురుషంపశుం | ఓం ఉపైతుమాం.... దదాతుమే॥ 
శ్రీమహాకాళీ,...నమః | సకంచుక ప్రావరణ పరిధాన వస్త్రం Fa 
సమర్పయామి ॥ 18 


ఉపవీతం 





శ్తో॥ సర్వసిద్ది ప్రదాందేవీం సర్వలోక మహే హెశ్వరీం | 
నానారత్న ధరాంవందే నానాగుణ విధాయనీం ॥ 

















షు " ఓం తంయజ్ఞం బర్హి... .బుషయశ్చమె | ఓం క్షుత్పిపాసామలాం.... 


ws గ్భహాత్‌ 19 


శ్రీ మహాకాళీ... నమః | ఉపవీతం - ఉత్తరీయం సమర్పయామి 
£1 “ దివ్వపాదుకే 


Eis. .నవరత్నయుతే మయార్పిలే కమనీయే తపనీయపాదుకే । 
.. సవిలాసమిదం పదద్వయం కృపయాదేహి సమర్భనం గృహీతుం॥ 
శ్రీ మహాకాళీ....నమః । దివ్యపాదుకే సమర్పయామి 20 


కేశపాశబంధనం 


బహుభిరగురుధూ పైస్సాదరం ధూపయిత్వా | 
భగవతి తవకేశాన్‌ కంకతైర్మార్హయిత్వా 

_ సురభీ భీరరవిదందైశ్చంపకైశ్చార్చయిత్వా | 

- ర్సుడితికనక సూతైర్జూట మన్వేష్టయామి ॥ 
శ్రీ మహాకాళీ....నమః । కేశపాశ బంధనం సమర్పయామి 21 


నేశత్రయోన్న్సా అరాంజనం (కాటుక) 


శ్తో॥ సౌవీరాంజన మిదమంబ చక్తుషోస్తే | 
విన్యస్తం కనక శలాకయా మయాయత్‌ | 
తన్నూనం మలినమపిత్వ దక్తిసంగాత్‌ । 
బ్రహ్మేంద్రాద్యఖిలషబేయ తామియాయ ॥ 22 


శ్రీ మహాకాళీ....నమః | నేత్రాయోస్సావీరాంజనం సమర్పయామి 


భూషణాని (ఆభరణములు) 
శ్లో మాణిక్యముక్తాఫలవిద్రుమైళ్చ గారుత్మతైశ్చాప్యథ పుష్యరాగైః | 
వజంచనీలంచ గృహాణ దేవి గోమేథివైధూర్యకృతాంశ్చ హోరాని॥ 


శో; మంజీరే పదయోర్శిధాయ రుచిరౌ విన్వస్య కాంచీకటౌ | 
ముకాహారమురోజ యోరనుపమాం నక్షత్రమాలాంగళి | 


కేయూరాణి భుజేషు రత్నవలయశ్రేడిం కరేషు క్రమాత్‌ | 


తాటంకే తవకర్ణయోర్వినిదధే శీర్తేచ చూడామణిం ॥ 

శ్లో ధమ్మిల్లే తవదేవిహేమకుసుమాన్యాదాయ ఫాలస్టలే । 
ముకారాజి విరాజి హేమ తిలకం నాసాపుటే మౌక్తికం | 
మాతర్శాక్తిక జాలికాంచ కుచయోస్సర్వాంగుళీ షూర్మికాః | 
కట్యాం కాంచన కింకిణీర్వినిదధే రత్నావతంసే[శ్రుతౌ ॥ 


ఓం హిరణ్యరూప వ ద ద్యన్నమ స్మై 
శ్రీ మవోకాలీ... నమః నర్వాళర్థాన సమర్పయామి 23 


శ్లో॥ చందనాగురు కర్పూర గోరోచన స కుంకుమం | 
కస్తూర్యాది సుగంధాధ్యం సర్వాంగేషు విలేపయే ॥ 











వీల 
| | 


మాతఃఫాలతలే తవాతి విమలే కాళ్ళీరకస్తూరికా | 
కర్పూరాగురుభిః కరోమి తిలకం దేహేంగరాగం తవ | 

వక్షోజాదిషు యక్షకర్ణమర సైస్పిక్ష్వాచ పుష్పద్రవైః | 

పాదొచందన లేపనాది భిరహం సంపూజయామి క్రమాత్‌ ॥ 


ఓం తస్మా స్టా... సంభృతం..... [గ్రామ్యాశ్చమే 
ఓం గంధద్వారాం... ..హ్వమేశ్రియం 
శ్రీ మహాకాలీ.....నమః శ్రీ గంథం సమర్పయామి 24 





| జే! శ్వేత వర్గానమలభాన్‌ కుంకుమాకాంశ్న తండులాన్‌ | 
| అక్షతానర్పయిష్యామి లలాటఫలకెంా Tl 


రత్నాక్షతైసాాం పరిపూజయామి | నా 
_ ముక్తాఫలైర్వారుచిరైర విద్దెః Ea 

అఖండితైర్దేవి యవాదిభిర్వా 
కాళ్ళీర పంకాంకిత తండులైర్వా Il 





Ail అం 
ఓం తస్మాద్యజ్ఞా.... బుచన్నామాని,,,,.దజాయత | 
షం శ్రీర్మేభజతు.. టే .అలక్ష్మీర్మేనశ్యతు 


. నమః | రత్నాక్షతాన్‌ సమర్పయామి 25 | 
హరిద్రా (పసుపు) 


|. ళ్లో॥ హరస్యార్ధ శరీరాంగి హంసరూపే పెయతీశ్వరి | 
| హస్తము[ద్రాంకు శధరే హర్మోదాం మాతృకేర్షి ర్సయే T 





కుంకుమం 


శ్రో। కైలాస వాసినీ దేవి కస్తూరీ తిలకాధరే | 
కాళినీగిరిజాదేవి కుంకుమాం మాతృకేర్పయే ॥ 


ఓం యాగుంగూర్వా ..... విపరేతన 


శ్రమహాకాలీ.....నమః । కుంకుమవిలేపనం సమర్పయామి 27 


సుగంధ ద్రవ్యములు (ఆత్తరు పన్నీరు) 


శో జనని చంపకకైలమిదం పురోమృగదోపయుతం పటవాసకం | 


. సురభిగంధయుతం చతుస్సమంసపది సర్వమిదం ప్రతిగ్భవ్యతాం! 
ఓం ఆయనేతే పరాయణే....గృహాఇమే | hb 





శ్రీ మహాకాళ్లీ.....నమః సుగంధపటవాసాదికర నేమర్పయామి 28] 


శో సీమంతేతే 


త్రిందూరంమేహృదయే కమలే హర్షవర్షం తనోతు + ee భా 


[ బాలాదిత్య 


ఖ్‌ 


శ్రీ మహోకాళీ.....న 


పుష్పములు (కుంకుమఆర్చన) 


ఖః | మందార పారిజాతొబ్దికేతకీ పాటలైః సుమైః 
మాలతీమలికా పుప్పై స్పర్వపు స్పైళ్చ పూజయే Ii 


స్వ్వాంతర్భ్వాంతం హరతుస 


సిందూరం 
కాజ్ఞా న క లీ Fe, i శ 
| Yah ॥ wt i ae 
FLEET ep Coy ము 
my | bh " wr జై మ్‌ 
న లు 
Cr క్‌ గ్‌ = జై క కో " Fue తా 
ed, టో న్య [ary సక్‌ స 
ఇ ఇ im తక్‌, కలు |r 


నా. 
UU 
Fe 
fi 
క్షా 


భగవతిమయా సాదరంన్యస్తమేత 


ద్యుతిరివసదా లో హితాయస్యకాంతి | టో ట్ల 
కలం చేతసాచింతయామి || bi 1. క 


Arr ల! టం. 

' a / ॥ త ణ్‌ ద = = క్‌ నా 

మః | సీమంతే సిందూరం సమర్పయామ్మో 29 Resse 
| Tt, Pere కం 

i ay 

7 fF 


ల్లో మందారకుందకరవీర కదంబ పుష్పైస్తాందేవి ' 


సంతతమహం పరిపూజయామి । 
జాతీజపావకులాచంపకకేతకాది నానావిధాని 
కుసుమానిచ తేర్పయామి T 












శ్లో! మాలతీ వకుళహేమ పుప్పికా కాంచనార -కరవీరకైతకైః 
కర్ణికారగీరి కర్షికాదిఖిః పూజయామి జగదంబతేవపు;ః ॥ 
శ్తో॥ పారిజాత శతపత్ర పాటలైర్మల్లికా వకుళ చంపకాదిఖీ: | 
| అంబుజైర్వికసితైశ్ళ సాదరం' పూజయామి జగదంబతేవపుః । 11 
| ఓం తమ్మన... అజావయః ఓం మనసఃకామ...:...యశః 
అథాంగపూజ 
, 1. ఓం మహాకాశ్యైనమః పాదౌ పూజయామి 
2. ఓం వారాహైనమః జంఘే పూజయామి 
| 2, టం జ్యోత్సాయెనమః జానునీ పూజయామి 
| శ. ఓం బ్రహ్మోత్యెనమః ఊరూ పూజయామి 
| శ. ఓం బ్రాహ్బైనమః గుహ్యం పూజయామి 
# గ 6. కుం వహ్నామండల వాసిన్యైనమః కటిం పూజయామి 
"7 ఓం వైష్ణవ్యైనమః నాభిం పూజయామి 
“| 8. ఓం శివాయైనమః సన హృదయం పూజయామి 
9. ఓం సుభద్రాయైనమః కంఠం పూజయామి 
1 0. ఓం సర్వాస్త్రధారిత్వైనమః బాహూన్‌ పూజయామి 
ర | మ ఓం మహాసరస్వత్యైనమః _ ముఖం రూము 
[ 12 ఓం అనంతాయెనమః నేతాజి పూజయామి 
గై 13. ఓం సుగంధ పరిమళాయైనమః నాసికాం పూజయామి 
న్‌ 14. ఓం మహాబలాయైనమ; అలాటం పూజయామి 
|. 15. ఓం మహాలక్ష్మ్యైనమః శిరః పూజయామి. 
1. 16 ఓం సర్వదేవస్తుతాయైనమః సర్వంగాని పూజయామి 





శ్రీలలితా సహస్త్ర త్రిశతీ ఖడ్గమాలనామాదిఖిః పూజయేత్‌ 


శ్రీమహా! ల నమః । కుంకుమ పుష్టాక్షతౌన్‌ సమర్పయామి 30 


షై 





ఓం యత్సురుషం..... ఉచ్యేతే 





i 
దశాంగం, గుగ్గులో పేతం చందనాగురు సంయుతం | 


' కర్పూరలాక్షా సంయుక్తం ధూపోయం ప్రతిగ్భహ్యంతాం ॥ 


లాక్షాసంమిళితైస్సితాభ సహితై శ్ర్రీవాససంమిథ్రితైః | 

కర్ఫూరాకలితైస్సితామధుయుతైర్లో సర్పిషాలోడి రై 

శ్రీ ఖండాగురుగుగ్గులు ప్రభృతిభిర్నానావిధైర్వస్తుభి 

ర్లూపంతే పరికల్పయామి జనని ! ధూపం త్వమంగీకురు I 
పూ. 


ఓం కర్ణమేన .... మాలినీం | | 2 
శ్రీ మహాకాళీ.....నమఃత | ధూపమాఘ్రాపయామి ' 31 ర 


ఖే 


న. 


జ ర్మాతన్తామహమాదరాదనుదినం నీరాజయామ్యంబికే | అ | a” 


గోఘృతావర్తిసంయుక్తా దీపమాలామనోహరా | .--. ట్‌! 
అజ్ఞానమంధకారం మే నివారయతు సోజ్వలా ॥ |= 


he 


రత్నాలంకృత హేమపాత్ర నిహితైర్లో సర్పిషాపూరితై . :.. -... 


రీ పైర్టీర్ణతరాంధ కారభిదురైర్భాలార్శక్లోటి ప్రభైః। +: న 
ఆతామబజ్వల దుజ్వల (ప్రవిలసద్రత్న ప్రభా దీవతై-.-. న్‌; yA 
గో (| 


ఓం బ్రాహ్మణోస్య...... అజాయత ఓం ఆప(సజంతు.?. వాసయమేకులే' న ఖ్‌ 


శ్రీ మవాకాళీ........"నమః । దీపం సమర్పయామి '' 32. *. 


శ్లో 


_భువన జనని కుర్వేనిత్యమారార్తికంతే ॥ 


కుంభార్తిక్యం 
మహతికనకపాత్రే స్థాపయత్వా విశాలాన్‌ । 
తపన సద్భశరూపానంధకార (ప్రభేదాన్‌ । 
బహుఘృతమథతేషున్యస్త దీపాన్సకృష్ణాన్‌ EF 


జ iu = 
= 









శ్లో! సవినయమథ కృత్వా జానుయుగ్మం ధరణ్యాం 
సపది శిరసి ధృత్వా పాత్రమారార్తి కస్య । 
ముఖ కమలసమిపెతే౭ ౦ బిసార్టం (త్రీవారం 
భ్రమయతిమయి భూయాత్తే కృపార్రః కటాక్షః ॥ 


శ్రీ మహాకాళీ......... నమః | కుంభార్తిక్యం సమర్పయామి 33 
rh ౨... వైవేద్యం 

శ్లో సర్వభక్షైశ్చ భోడ్యైళ్చ రసైష్పడ్భిః సమన్వితం | 
నైవేద్యం మననో£౬ భీష్టం మహాలక్ష్మి నివేదయే ॥ 


శ్లో! మాతస్త్వాం దధిదుగ్గ పాయస మహాశాల్యన్న సంతానికా | 
సూపాపూప సితాఘృతైస్సవటకై స్పక్షౌడ్ర రంభాఫలైః | 
. ఏలాజీరక హింగునాగరనిశాకుస్తుంబరీ సంస్కృతైః | 

te శాకైస్సాకమహం సుధాధిక రసైస్సంతర్ప ళన Il 







న్‌ స "సాపూపసూప దధిదుగ్ద సితాఘృతాని | 
ఇ అ గ = సుస్వాదుయుక పరమాన్న పురస్సరాణీ 
|. . _తాకోల్ల సన్మరిచి జీరక బాహ్లికాని । 
భక్ష్యాణి భుజ్జ్వ జగదంబ మయార్చితాని ॥ జ 


ఇ 
1 శ్లో కీరమేత దిదముత్తమోత్తమం (ప్రాజృమాజ్యమిదముణ్ఞ్యాల్థర్థమధు స్ట 
మాతరే తదమృతోపయం పయుః సంభ్రమేణ పరిపీయతాం 'ముహుః | 


ఓం చంద్రమామనసో...... రజాయత | ను శ 
ఓం ఆర్హాం పుష్కరిజీం:, .మమావహ'। 4 
శ్రీ మహాకాళీ....... నమః । షడ్రసోపేత నైవేద్యం సమర్పయామి34. | 


జ 





శ్లో కూశ్ళాండ కోశ్చాత్రక్ర సంయుమతాని జంవీర నారంగ సమన్వితాని; ఇ 








హస్త ప్రక్షాళనం ము 
శ్లో పానీయం పావనం శ్రేష్టం గంగాది సరిదుద్భవం | ల కా 
హస్త ప్రక్షాళనం దేవి గృహాణముఖ శోధనం ॥ 
శ్లో! ఉష్లోదకైః పాణియుగం ముఖంచ ప్రక్షాళ్యమాతః కలధౌత పాత్రే 
కర్పూర మిశ్రేణ స కుంకుమేన హస్తా సముద్వర్హయ చందనేన । 
శ్రీ మహాకాళీ......నమః | హస్తప్రక్షాళనం సమర్పయామి 35 ౫. 


పానీయం 


శ్లో అతిశీత- ముశీరవాసితం తపనీయే కలశే నివేదితం । 
పటపూతమిదంజితామృతం శుచిగంగాజలమంబ పీయతాం [| 





శ్రీ మవోకాళీ,.....నమః | పానీయం సమర్పయామి 36... న్న న 1 
ఫలప్రదానం ౩౫... eats ri ఫ్‌? 

శ్లో! ఇదంఫలం మయాదేవి స్థాపితం పురతస్తవ గ స J y= శ 
లేనమే సఫలావాప్తిర్భవేజ్జన్మని జన్మని ॥ నో గన saa] సో ల్‌ 


వ నటు కాం ల నా 
శ య క్షా pe & = ట్రై ఫీ 
af క్‌ 





శ్లో (తామామరంభాఫల సంయుతాని ద్రాక్షాఫల కౌద్రస మన్నితాని। 41 
సనారికేళాని సదాడిమాని ఫలానితే దేవి సమర్పయామి Ta a 


_ సలీజ పూరాణి సజాంబవాని ఫలానితేదేవి సమర్పయామి | 


మం॥, షం యాఃఫలినీర్యా ia చంత్యగ్‌ంహసనః | 
శ్రీమహాక్షాళీ =, నమః । ఫలాని సమర్పయామి స gr Cy Fe 
తాంబూలం 


కర్పూరనాగవల్లీఖి; కముక్షైర్భాజితం తద్దో 
బలాలవంగ సంయుక్తం తాంబూలం (పతి గృహ్యతాం ॥ ' 


శో 





_కీదేవీ నవరాత్రి చతుష్ళ్ని పూజ 








కర్పూరేణ యుతైర్లవంగసహితై స్తక్కోల చూర్తాన్వితై: | 
సుస్వాదు[క్రముకై స్పగౌరఖదిరైస్లు స్సుస్నిగ్లజాతీ పలైః 
మాతఃకైతకపత్ర పాండు, ర్రుచిరై స్తాంబూలవల్లీదళై 
| స్నానందంముఖమండనార్థ మతులం తాంబూల మంగీకురు ॥ 


ఏలాలవంగాది సమన్వితాని తక్కోల కర్పూర విమి[శ్రితాని | 
త్రాంబూవల్లీ దళసంయుతాని పూగాని తే దేవి సమర్పయామి ॥ 
శ్లో! తాంబూల నిర్దత సుతప్త సువర్ణ వర్ణం 

స్వర్గాక్తపూగఫల మౌక్తిక చూర్ణయుక్తం 1 

సౌవర్ణ పాత్ర నిహితం వేం సార్టం 

; తాంబూలమంబ వదనాంబురుహే 'గృహాణ I 







హా " వై న ఓం నాభ్యాఆసీ... ra టం ఆర్థాంయః కరణం... మమావహ 
|! . శ్రీ మహాకాళీ... నమః । తాంబూలం సమర్పయామి 38 
Pra గై 


న AER సువర్ణపుష్ప దక్షిణ న 


| స్వర్ణం పవిత్ర మమలం సర్వపాపవినాశనం । 
ల సర్వైశ్వర్యప్రదం యన్నాదతశ్శాంతిం కమ్మ. T 


అథ పప మిశైర్మౌక్తికెస్త్వాం వికీర్య '. అ 
త్రిభువన కమనీయై: పూజయిత్వా చ వస్తె, |”. 
మిళిత వివిధముక్తాం దివ్యమాణిక్యయుక్తాం. _.. “|| 
జనని కనకవృష్టిం దక్షిణాం తేర్చయామి ॥. ల 

త్రీ మహాకాళీ ల! నమః | ' సువర్ణపుష్పదక్షిణాం సమర్పయామి 39 = 


మాతఃకాంచన దందమండితమిదం పూర్చెందు వింబప్రభం 
నానారత్న విశోభిహేమకలశం లోకత్రయాహ్లాదకం' I 


శ్లో! భాస్వన్నాక్తిక జాలికా పరివృతం ప్రత్యాత్నహస్తే స్తీధృతం 
ఛత్రంతే పరికల్పయామి జననిత్వష్టా స్వయం నిర్మితం ॥ 
నమః | ఛత్రం సమర్పయామి 40 
చామరం 
శరదిందుమరీచి గౌరవర్ణెర్మణిముక్తా విలసత్సువర్ణ దందైః 


శ్రీ మహోకాళీ...... 


శ్లో! 
జగదంబ నిచిత్రచామర్రైస్వా మహమానందభరేణ వీజయామి ॥ 


శ్రీ మవోకొళీ......నమః | చామరాభ్యాం వీజయామి 41 . 


దర్పణం (అద్దము) 
స్తో మూరాండ మండలనిభో జగదంబయోయం క్‌ జ 
Ar 


భక్తామయామణిమయోముకురోర్పితస్తే ల 3 
పూర్ణేందు బీంబరుచిరం వదనం స్వకీయ 


మస్మిన్‌ విలోకయ విలోల విలోచనేత్వం 1. Ds 


శ్రీ మహాకాళీ......నమః ॥ దర్పణం సమర్పయామి" 42 En 


శ్లో! కర్ఫూరవర్తి సంయుక్తం దీపమాలావిరాజితం |. 


నీరాజనం గృహాణత్వం నారాయణినమోస్తుతే ॥1. 


శ్లో! ఇంద్రాదయోనతిశతైర్శ్మకుట ప్రదీపై 


ర్నీరాజయంతిసతతం తవపాద పీఠం1,. _ 
తస్మాదహం తవసమస్త శరీరమే త "౧ 
న్నీ రాజయామి జగదంబ సహాసదీపైః ॥ గ్య క్‌ 


ఓం వేదాహమేతం... యదాస్తే | ఓం తాంమావహ... ప్రభూతం 


ఒనహం' ఓం అర్చతప్రార్బత.... నర్యప్రజాంమే... పరిపాతయ 
శ్రీ మవోకాళీ......నమః / (నీరాజనగీతాని సర్వైస్సహగాయేత్‌) 


నీరాజనం సమర్పయామి 48 








ప 





మంత్రపువ్పం 
శ్లో॥ క్షీరోదార్ణవ సంభూతే కమలేకమలాలయే | 
జాతీపున్నాగ పుషైశ్చ గృహాణ కుసుమాంజలిమ్‌ ॥ 
శో చరణనలినతయుగ్మం పంకజైః పూజయిత్యా 
కనకకమలమాలాం కంఠదేశేర్చ్వయియత్వా | 
శిరసివినిహి తోయం రత్న పుష్పాంజలిస్తే | 
హృదయకమల మధ్యేహర్షవర్షంతనోతు ॥ 
ల? ఓం థాతాపురస్తా......, విద్యకే । Me యశ్శుచిఃప్రయతో.....జపేత్‌ । 
ఓం సహ(్రశీర్షం దేవం..... యోషాంపుష్పం......... స్ట 
శ్రీ మహాకాళీ......నమః | దివ్యమంత్రప్పుష్పం సమర్పయామి 44 


ప్రదక్షిణ నమస్యారాః 
x శ్లో పదేపదేయా పరిపూజ్యకేభ్య స్పద్యోశ్వ౭_ మేధాది ఫలందదాతి | 
|... తాంసర్వపాపక్షయ హేతుభూతాం 'ప్రదక్షితైన్తాం పరితః కరోమి॥ ' 













మహాకాళీ......నమః 1 ప్రదక్షిణత్రయం సమర్పయామి “45 | 
>> 'నమస్మారము 
శో రకోత్చలారక్తకలా ప్రభాభ్యాం ధ్వజోర్ధ్వరేభాకులిశాంకుశాభ్యాం | / 
|. అశేషబ్బందారక వందితాభ్యాం నమోభవానీ పదవంకజాభ్యామ్‌ [| 
y >” శ్రీ మహాకాళీ..,...నమః | నమస్మారాన్‌ సమర్పయామి 46 
| తురగము  - 
శ్లో! ప్రియగతిరతి తుంగో రత్నపల్యాణ యుక్షః 
|. కనకమయ విభూషస్నిగ్ర గంభీర ఘోష, | ॥ 


భగవతి కలితోయం చాహనార్థం మయాతైే 
తురగశతసమేతో వాయువేగస్తురంగ్య | 


శ్రీ మహాకాళీ......నమః | తురగ సమర్పయామి: 47 ' 


మదగజం ల 


మధుకరవృతకుంభన్యస్త సిందూర రేణుః 
కనక కలిత ఘంటా కింకిణీశోభికంఠః | 
శ్రవణ యుగళ చంచచ్చానురోమేఘతుల్యో 
జననితవముదే స్యాన్మత్త మాతంగబషః ॥ 


శ్రీ మహోకాలీ......నమః | మదగజం సమర్పయామి 48 


శో 


శ్రీ మహాకాళీ......నమః | రథం సమర్పయామి 49౧. 


శ్తో॥ 


nt 
| తళ్ళా॥ 


రథం 
ద్రుత తరతురగైర్వి రాజమానం 
మణిమయ చక్ర చతుష్టయేన యుక్తం | 
కనకమయమహం వితానవంతం 
భగవతి తేహిరథం సమర్పయామి 


చతురంగ సైన్యం 


_ హయగజరథపత్తి శోభమానం 


దిశిదిశి దుందుభి మేఘనాదయుక్తం |. 
అతిబహుళతురంగ సైన్యమేత 
దృగవతి భక్తిభరేణ తేర్వయామి I 


జ 


దుర్గం 


ణి 


పరిఘీకృత సప్తసాగరం బహుసంపత్సహితం మయాంబతే | - 
విపులంధరజీ తలాభీదం దృఢ దుర్గం నిఖలం సమర్పయే ॥ 
శ్రీ మహాకాళీ......నమః 


దుర్గం సమర్పయామి 51 


లీ......నమః । చతురంగ సైన్యం సమర్పయామి 50 





వ్యజనం 


శ్లో! శతపత్రయుతై స్ప్వభావ శీతైరతిసౌరభ్యయుతైః పరాగపీతైః । 
(భ్రమరీముఖరీ కృతైరనంతైర్వ్యజనైన్తాం జగదంబ వీజయామి ॥ 





శ్రీ మవాకాళీ......నమః | న్యజనం సమర్పయామి 51 
వానవమాత్రంనటనం 


చో (భ్రమవిలుళితలోలకుంతలా[గ్రా 
గ విగళొత మాల్యవికీర్ణరంగ భూమిః | 
ఇయమతి రుచిరానటీనటంతీ 
= తవహృదయే ముదమాతనోతుమాతః ॥ 
ముఖకమల విలాసలోలవేణీ విలసితనిర్దిత తోలభృంగమాలా: । 
యువజనసుఖకారు చారుశీలా భగవతితేపురతోనటంతిబాలాః | | 











శ్లో; భమదళికుల తుల్యాలోల ధమ్మిల్లభారా 
స్ఫితముఖకమలో ద్యద్దివ్య లావణ్య పూరా; | 
అనుపమిత సువేషా వారయోషానటంతి 
పరభ్భృత కలకంఠ్యస్తేస్తు దృక్సానపాశత్రం ॥ 


శ్రీ మహాకాళీ....నమః | పానపాత్రంపనటనం సమర్పయామి కశ 
నటనం, నాట్యం 


శ్లో, రుచిరకుచతటీనాం నాట్యకాలే నటీనాం 
ప్రతిగ్భహమధతత్ర ప్రత్యహం |ప్రాదురాపీశ్ర్‌ 
ధముక్‌ ధీమికి దిద్ది దిద్ది దిద్ది దీది ద్గీ త్రిగత త్రిగతత 
త్తేథై య్యధైయ్యేతి శేప్టః ॥ 


శ్రీ మహాకాళీ....సమః i నాట్యం సమర్పయామి ర్‌స్‌ 


శ్రీదేవి నవరాత్రి చతుష్నప్షి పూజా 


శ్రీ మహాకాలీ... నవ్వు; 





మృదంగ వాద్యం 
శో; డమరు డిండిమ జర్హర రుల్లరీ మృదురవ 
[ద్ర గడ ద్రగడాదయః | 
రుడితి రూంకృత రూంకృత రభూంకృతై 
రృహుదయం హృదయం సుఖయంతుతే ॥ 


శ్రీ మహాకాళీ....నమః । మృదంగవాద్యం, శ్రావయామి 56 


గంధర్వకన్యా గానం, 


ఖీ; విపంచీఘసప్తస్వరాన్‌ వాదయంత్య 


స్తపద్వారి గాయంతి గంధర్వకన్యాః | 
క్షణం సావధానేన చిల్తేనమాత 
సృమాకర్ణయత్వం మయా ్రార్టితాసి ॥ 


శ్రీ మహాకాళీ....నమః | గంధర్వకన్యా గానం సమర్పయామి 57 


అనేక విధముల వాద్యములు, గానములు (వినిపబంచుట) 


శ్లో; అభినయ కమనీయెర్తనైర్తకీనాం 
- క్షమపిరమయిత్వా చేతఏతత్త్వదీయం । 
స్వయమహమతి చితైర్షృత్తవాదిత్ర గీతై 
ర్భగవతి భవదీయం మానసం రంజయామి ॥ 


శ్రీ మవోకాళీ....నమః । అనేకవిధ వాద్యాని శ్రావయామి కి" 
. క్షమావణం 
ల 


శ) 'తవదేవి గుణానువర్ణనే చతురానో చేతురాననాదయః | 
త వ్వా గజ వా! ఇల్ల 
_ తదిహైకముఖేష్పు జంతుషుస్తవనం కస్తవ కర్తుమీశ్వరః ॥ 


' క్షమాపణం సమర్పయామి 59 


శ్రీదేటీ నవరాత్రి చతుష్పప్టి ౪ 







అ ౯ 


|r 











భక్త గృహనివాసనం 


శ్లో! అథమణిమయ మంచకాభిరామే కనకమయ వితాన రాజమనే 
సర దగరు ధూప ధూపికేస్నిన్‌ భగవతి భక్తగృహేస్తుతే నివాసః 


శ్రీ మవికాళీ....నమః । భక్తగృహనివాసం సమర్పయామి 60 





శ్లో; ఏతస్మిన్‌ మణిఖచితే సువర్ణపీరే 
తైలోక్యాభయ వరదౌ నిధాయ పాదౌ । 
విస్తీర్తే మృదుల తరోత్తరచ్చదే£. స్మిన్‌ 
పర్యంకే కనకమయ్యే నిషీద మాతః ॥ 


శ్రీ మహాకాళీ....నమః । సువర్దపర్యంకోపవేశనం సమర్పయామి 61 


శ్లో 'తవదేవి సరోజ చిహ్నాయోః పదయోర్నిర్షిత పద్మరాగయోః | 
అతితరక్త తలైరలక్షకైః పునరుక్తాం రచయామిర్రక్తతాం ॥ 


శ్రీ మహాకాళీ....నమః । లాక్షారంజనం,పాదయో: సమర్పయామి 62 





శో అధమాతురుశీరవాసితం నిజతాంబూలరసేన రంజితం । 
తపనీయమయేహిపట్టకే ముఖ గండూషజలం విథీయతాం ॥ 


i i శ్రీ మహాకాళీ....నమః | గండూష జలపాత్రం సమర్పయామి 63 


శ్రీదేవీ నవరాత్రి చతుష్నష్టి పూజా 





శ్లో క్షణమధ జగదంబమంచకేస్మిన్‌ 
మృదుతర తూలికయా విరాజమానే 
అతిరహసిముదాశివేనసార్దం. 
సుఖశయనం కురుమాం పహృ్హూదిస్మరంతీ ॥ 


శ్రీ మవోకాళీ....నమః 1 నుఖశయనం సమర్పయామి 64 


ప్రొర్ధనం 
చతుర్భుజాం(త్రిణేత్రాంచ వరదాభయ ధారిణీం । 
సింహారూఢాం మవోదేవీం సర్ర్వైశ్వర్య [పదాయినీం | 
ముకాకుందేదు'గౌరాం మణిమయ మకుటొం 
రత్నతాటంకయుక్తా మక్షస్రక్పుష్పు హస్తా 
మభయవరకరాంచంద్ర చూడాం త్రిణెత్రాం | 
నానాలంకార యుక్తాం సురమకుటమణిద్యోతిత స్వర్ణపీఠాం । 
సానందాం సుప్రసన్నాం త్రిభువన జననీం చేతసా చింతయామి॥ 


శ్రీ మహాకాళీ....నమః | ప్రార్థనం సమర్పయామి 65 


భక్త హృదయ నివాగుం . 


జ 


శ్లో! ఏషాభక్యా తవ విరచితా యా మయాదేవి పూజా 
స్వీకృల్యేనాం సపదిసకలాన్‌ మేసరాథన్‌ క్షమస్వ 
న్యూనం యత్తత్తవ కరుణయా పూర్ణతామేతు సద్య 
స్నానందంమే హృదయకమలే తేస్తునిత్యం నివాసః It 


శ్రీ మహః 
ఈ మహాకాళీ... నమః । మమ హృదయే నిత్యనివాసం సమర్పయామి | 
| 66 








ఫలత్తుతి 
పూజామిమాంయః పఠతి ప్రభాతే మధ్యాహ్న కాలే యదివాప్రదోష్షే 
ధర్మార్దకామాన్‌ పురుషోలభేత దేహావసానే శివభావమేతి ॥ 
"a ' శ్లో; పూజామిమాం పరేన్నిత్యం పూజాంకర్తుమనీశ్వర; 
పూజాఫలమవాప్నోతి వాంభఛితార్దంచ విందతి । 

(ప్రత్యహం భక్తి సంయుకోయః పూజనమిదంపరేక్‌ | 
వాగ్వాదిన్యాః ప్రసాదేన వత్సరాత్సకవిర్భవేత్‌ ॥| 

తాంమ NN (పభూతంరి.,....నహం 


. స అజ ప్రసన్నార్థ్యం 
శే. పుత్రాన్‌ దేహి యశోదేహి సౌభాగ్యం దేహిసువ్రతే ౯ 
లీ -. కాళీకాళీ మహాకాళి వికరాళి నమోస్తుతే | _-' 
| న శో గప . ఖైలోక్యజనని తాహి వరదే భక్తవత్సలే | 

(గ ' గృహాణార్హ్యం తమయాదత్తం మహాలక్ష్మీ నమోస్తుతే ॥ 













'శ్రీ మహాకాళీ... నమః ' ప్రనన్నార్హం సమర్పయామి 67 
ఇ ఫా 


న .- విన్నపం 

శ్లో, యాదేవీ మధుకైటభ మ్రమథనీ యా చండముండాపపో । 
..... యామాయా మహిషాసుర ప్రమథనీ యారక్త బీజాపహా । 

యాసాశుంభ నిశుంభ సూదకరీ యాదేవ దేవార్చితా | 

సాదేవీ మమపాతుదేహమభిలం మాతా సదాచండికా ॥ 


యస్యస్మ్మ్భృత్యాచనామోక్తా తపః పూజాక్రియాదిషు | 
న్యూనం సంపూర్ణతాంయాతి తాం వందే పరమేశ్వరీమ్‌ |] 


మం త్రహీనం క్రియాహీనం. భక్తిహీనం సురెశ్వరీ | 
కూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుమే ॥ 


శ్లో! యద్దత్తం శక్తిమాగ్రేణ పత్రం పుష్పం ఫలంజలం । 
నివేదితంచ నైవేద్యం తద్దహాణాను కంపయా ॥ 


శ్లో; ఆవాహనంన జానమినజానామి విసర్జనం । 
పూజాం చైవనజానామి క్షమ్యతాం పరమేశ్వరీ ॥ 


శ్లో! కుంకుమేన సదాలిప్తే చందనేన విలేపితే | : 
బీల్వపత్రార్చి జేదేవి దుర్లేత్వాం శరణంగతః ie "i 


శ్లో ఆయుర్దేహి యశోదేహి పు(త్రాన్‌ పొత్రాన్‌ ప్రదేహిమే | " జ 
సర్వమంగళదేదేవి యశోదేషహి ద్విషోజహి || ల, కం 


శో॥ షన్‌ ఖే ర్వాన్‌ కామాన్‌ ప్రదేహిత్వం నర్వసౌభాగ్యడోరునీ | [3 ar i 
తాపత్రయోదృవం దుః ఖం మమవ్రాశు నివారయ ॥ స్‌ 


శ్లో; పాతయవా పాతాళే స్వాపయవా పకల? సామ్రూజ్యే 
మాతస్తవ పదయుగళం నాహంముంచామి నైవ ముంచామి ॥ 


శో శివే దేవి శివేదేవి మాతరంబ శివేశివే | = క! స్ట్‌ నై వ 
అపర్డేంబ శివేశ్యామే దేవిమాత రుమెరమే I 


జో 


శ్లో! అనేన చతుషప్పుపచార పూజ of Gis 
సర్వాత్నికా శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ 
బాలా (త్రిపుర సుందరీ రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరీ 
సుప్రీతా సుప్రసన్నా వరదాభవతు ॥ 


ళ్‌! పర్యావ్యా అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర 
ఉత్తమ మహర్చవతి సర్వన్యా ప్యైసర్వస్యజితై తే 
సర్వమేవతేనాప్నోతి సర్వం జయతి ॥ 











దేవ్యాః అనంతభోగోస్తు చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణే భ్యః | 
శుభం భవతు సర్వేజనా సుఖినోభవంతు ॥ 


సువాసిని పూజ కన్యాపూజాంచ కుర్యాత్‌ (భజనం, 
తతః తీర్షప్రసాదాదికం సర్యేస్సహ గృహ్లీయాత్‌ 11 


పూజా సమాప్తిః 


మాతర్మే మధుకైటభఘ్ని మహిష ప్రాణాపహారోద్యమే 
హేలానిర్మిత ధూమలోచనవథే 

హేచండముండార్డిని నిశ్ళేషీకృత రక్త బీజ దనుజే 
నిత్యే నిశుంభాపహే శుంభధ్వంసిని 
నాశయాశుదురితం దుర్గే నమస్తేంబికే 


దేవ్యపరాధ స్తోత్రమ్‌ 


'నమంత్రం, నో యంత్రం, తదపిచనజానే స్తుతిమహో నచాహ్వానం 
ధాన్యం తదపిచ నజానే స్తుతి కథాః నజానే ముద్రాస్తే తదపిచ 
నజానే విలపనం పరంజానే మాత స్త్వదను సరణం కష్ట హరణం 


విధే రజ్ఞానేన ద్రవిణ విరహేణాలసతయూ విధేయా శక్యత్వా 
త్తవ చరణ యోర్యాచ్యు తిరభూత్‌ తదే తత్‌క్షంతవ్యం జనని సకలో 
ద్దారణి శివే కుపుతోజాయేత క్వచిదపి కుమాతా నభవతి 
జగన్మాత ర్మాత స్తవ చరణ సేవానరచితా నవాదత్తం దేవి ద్రవిణ, 
మపి భూయస్తవమయా, తధాపిత్వం స్నేహం మయినిరుపమం 
యట్రకురుషే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి 
పరిత్వకాదేవా వివిధ పరసేవాకులతయా మయా పంచాశీశేకి 
రధిక మపనీకేతు వయసి ఇదానీం నోమాతస్తవయది 

కృపానాపి భవితా నిరాలంబో లంబోదర జనని కంయామి శరణమ్‌ 


శ్వపాకోజల్పాకో భవతి మధుపాకో పమగిరా 
నిరాతంకో రంకో వివొరతి చిరంకోటి తనకైః, తవాపర్డే కర్ణే 
విశతి మనువర్ణే ఫలమిదం జనఃకో జానీ తేజనని జ జపవిధె 


చితాభస్మా లేపో గరళ మశనం దికృటధరో 
జటాధారరీకంలే భుజగపతి హారీ పశుపతిః, కపాలీ భూతేశో 


భజతి జగదీశైక పదవీం భవాని త్వత్సాణిగ్రహణ పరిపారీఫలమిదం 





నమోక్షస్యాకాంక్షా భవతిభవ నాంభావీ చనన టే 
నవిజ్ఞానా పేక్షా శశిముఖి సుఖేచ్చాపిన పునః 
అత స్వాంయా చేహంజనని జననం యాతు మమవై మృడానీ 


రుద్రాణీ శివశివ భవానీతి జపత: 


నారాధితాసి విధినావివిధో పచారైః 
. కింరూక్ష చింతనపరైర్నకృతం వచోఖిః 
- శ్యామేత్వమేవ యదికించన మయ్య నాథే. 
ధత్సే కృపా ముచిత మంబ పరం తవైవ 


ఆపత్సుమగ్నః స్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్జవేశివే 


జగదంబ విచిత్ర మంత్రకిం పరిపూర్ణా కరుణాస్తి చేన్మయి శో 


అపరాధ పరంపరావృతం నహిమాతా సముపేక్షతే సుతమ్‌ 


మత్సమ: పాతకీనాస్తి ! పాపఘ్నీ త్యత్సృమానహి bp 
సదంజ్ఞాత్వా మహాదేవి ! యథాయోగ్యం తధాకురు 


పాతయవా పాత్రాళ్లే స్థాపయవా సకలలోక సామ్రాజ్వే 
మాతస్త స్వచ్చరణయుగళం ! నాహంముంచామి నైవముంచామి | | 


శ్రీ మచ్చంక రాచార్య విరచితం దేవ్యపరాధ స్తోత్రం సంపూరం. 
[త 





శ 


జ" లే 4 


నైతచ్చఠత్వం మమదాపయత్వం క్షుధాతృషార్తా జననీం స్మరంతి | 


